


రికిష 





g 
: 
B 





తెలుగువారి జాన 











డా॥ ఎం. హరికిషన్‌ 


94410 32212 








Teluguvari Janapada Kathalu 
Dr.M.Hari kishan 


Writer address 
Dr.M.Hari kishan 
45/205-1 

teachers colony 
kurnool 

cell: 9441032212 


First Print : July 2018 
Price : Rs. 300/- 


Artists 
S. Satyam 
Yenikapati Karunakar 


Kurella Srinivas 
Lakshman 


Cover page: S. Satyam 


Design : T. Saibaba 
Printers: Vanaja Graphics. 


Publishers: 

Deepthi Prachuranalu, 

27-20-46, Museum Road, 
Governerpet, Vijayawada-520 002 
Phone: 0866 2576864 

Cell: 98490 65280 





o oo Nn రాలా UNA 


wW N N N N N N N NNN Bea eae e Ea eae a ê aA గా a a 
O © oOo l QOQ 0 A UNBE O WOOO NOAA A OO Nae O 


. వేలెడంత పొట్టెగాని కథ - 5 
. కోటకొండ మొనగాడు - 8 
. ఎల్లిగాడు - మల్లిగాడు - 11 


. రింగురుబిళ్ళ - 16 
. ఎవరు గొప్ప - 18 
యాక్‌... థూ - 20 


. మనిషిగా మారిన గాడిద - 22 
. కోతి - దొంగోడు - 25 
| బిచ్చగాళ్ళు - బిరియాని - 27 


. అతా కోడళ్ళు - 29 

. చిన్నపాప - పెద్దవాప - 31 

. పేరు మరిచిన ఈగ - 38 

. తిక్కరాజు - 35 

. పిరికివానితో చెతులు కలపకు - 38 

. బంగారు ఆవు - 41 

. కాకమ్మ - పిట్టమ్మ - 44 

. సింతకాయంత సిన్నోని కథ - 46 

. అమాయకునికి పట్టన అదృష్టం - 47 

. మూడొంకాయలు - 49 

. పెద్దపాప - నాగేంద్రుడు - 51 

. పెళ్ళి కాని దోమ - 56 

. అత్తా నలుగురు కోడళ్ళు - 58 

. సలసల కాగే సూర్యుడు - సల్లాసల్లని చందమామ 
. అంతా మా మంచికే గదా - 62 

. చిలక ముక్కు వూడివాయ - 66 

. మెక్కూ మెక్కూ మూక్కా మెక్కు - 69 

. నాకు కాబోయే మొగుడు ఎట్లా వుండాలంటే - 71 
. టకుపల్లి సుబ్బయ్య - 75 

. కుంటికోతి - మంచికోతి - 77 


. బంగారు పక్షి - 79 


31. 
32. 
33. 
34. 
39. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
54. 
59. 
56. 
57. 
58. 
59. 
60. 


SSY SK 


(9 ల © 


చెప్పిందొకటి - చేసిందొకటి - 85 

పెను నల్లి చీమల కథ - 87 

నక్క బావ - పిల్లి బావ - 89 

ఎవడూ తక్కువోడు కాదు - 91 

వంకర టింకర పండ్లు - 97 

వూకూకె - 99 

థాం... థాం... ఢాం... - 101 

నవాబు - దర్జీ - 104 

ముద్దుంగరం - 106 

సముద్రం వుప్పగా ఎందుకుందంటే - 109 
నీలాంటోడు వూరికొక్కడుంటె చాలు - 119 
ఒకటి తిందునా...రెండు తిందునా...- 115 
పిట్టపిల్లా సముద్రుడు - 119 

కిర్రు కిర్రు లొడ్డవ్వా - 121 

సూది - వైద్యుడు - 1283 

ముగ్గురూ ముగ్గురే - 125 

అవ్వా పొట్టెలు - 126 

మా మల్లన్న సచ్చిపాయ - 129 

నవ్వితే నవరత్నాలు - 131 

దొర్లు దొర్లు పుచ్చకాయ - 135 

అద్దిరబన్నా - 138 

చేసిన మెలు మరవకు - 140 

చందమామ కథ - 144 
మోసంచేయాలనుకోకు మోసపోతావు - 146 
వానదేవుడు గాలిదేవుడు అగ్నిదేవుడు - 149 
పిసినారి అవ్వ - టక్కరి పిల్లోళ్ళు - 152 
ఒక వెంట్రుక రాణ్‌ కథ - 154 

ఉల్లిగడ్డ కథ - 157 

కుందేలు దెబ్బ - 158 

అంటగాకు ముట్టగాకు ఓయత్తా - 160 





. నల్లకుక్క - 162 92. ఏదుగురు మూర్తులు - 241 


. మొగుడెవరు - 164 93. పిల్ల పెత్తనం చేసిన నక్క - 244 
63. పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట- 166 94. నాకు మూడు నీకు రెండు - 248 
64. ఇదేం సావురా దేవుడా - 169 95. అమ్మో ఇది సామాన్యురాలు కాదు - 250 
65. సోమరిపోతు మహావీరునికి జై - 172 96. పిసినారి - టెంకాయ - 254 
66. బోడి రూపాయ - 178 97. రోకలి పూజ - 256 
67. ఒక పూవు కథ - 180 98. కొండముచ్చు పెండ్లాం — 258 
68. నక్క - సింహం - 182 99. నలుగురు చెవిటోళ్ళు - 262 
69. ఎలుకగాడు - 184 100. రెచీకటి అల్లుడు - 264 
70. ముత్యాల హారం - 187 101. భం... భం... చుక... చుక... - 267 
71. మూడు టెంకాయలు - 191 102. దెబ్బకు ఏడుమంది - 269 
72. మోసం చేసినోని కాలే గుంతలోకి - 198 103. వ్వె... వ్వె... వ్వె.. - 273 
73. దెబ్బకి దెబ్బ - 196 104. మంత్రి - సేవకుడు - 276 
74. చిచ్చర పిడుగు - 198 105. గిలిగాడు - 279 
75. పండితుడు - వంటవాడు - 202 106. నలుగురు మూర్చులు - 281 
76. గుడ్లోడు - గూనోడు - 204 107. వురుములయ్య - మెరుపులమ్మ - 288 
77. అక్క - చెల్లెలు - 206 108. దొరికిన దొంగ - 286 
78. శ్రీ మద్రమారమణ గోవిందా హరీ - 208 109. నమ్మొద్దురా నాయనా దొంగ నకృల్ని - 289 
79. పాపిష్టిసామ్ము - 211 110. మల్లెపూల పిల్ల - 292 
80. రాయి... బండ... మా వూరి కొండ - 214 111. ఒకళ్ళనుమించిన ఘనుడు ఇంకొకడు - 295 
81. పులికి గురువు పిల్లే గురూ... - 216 112. సూడసక్కని పిల్ల - 297 
82. దోసకాయల దొంగనక్క కథ - 218 118. రాజు - దేముడు - 800 
83. మంత్రాల మర్రిచెట్టు - 220 114. దొరికిపోయినావురా మిడతంబొట్లూ - 302 
84. చిటికెల పందిరి - 222 115. నెయ్యి - పులగం - 306 
85. నువ్వు చెప్పిందే నే చేస్తా - 224 116. పుణ్యావతి - భాగ్యావతి - 308 
86. పిచుక కథ - 226 117. ఆహా - అబ్బా - 312 
87. పిరికి దయ్యం - 229 118. 85) పెండ్లాం - 814 
88. దాసరయ్య - జంగమయ్య - 232 119. ఒక రాకుమారి ఎడుమంది గంధర్వ కన్యలు 
89. అనుభవమె అన్నీ నేర్పిస్తుంది - 285 120. ఎం వదినా చాలా ఇంకా కావాల్నా - 321 
90. శావణ భాద్రపదాలు - 237 121. మేమెప్పుడూ సూళ్ళా ఇట్లాంటి విచిత్రం - 325 


91. నల్లడబ్బా - ఎర్రడబ్బా - 239 


వేలెడంత పొట్టెగాని కథ 





ఒకూర్లో ఒక అవ్వ వుండేది. ఆ అవ్వ రోజూ పొద్దున్న ఇంటి ముందు నున్నగా కసువు కొట్టి, పెడనీళ్ళు చల్లి, 
ముచ్చటయిన ముగ్గులు పెట్టేది. ఒకరోజు ఇంటి ముందు కసువు కొడా వుంటే తెల్లని కోడిగుడ్డు ధగధగా 
మెరిసిపోతా కనబడింది. అవ్వ దాన్ని తీసుకోనొచ్చి అట్టు SOS OTN పొయ్యి మ్‌భ పెట్టింది. పెనం బాగా 
సలసలసల కాగినాక పగలగొట్టడానికని గుడ్డు చేతిలోకి తీసుకోనింది. 
అంతలో... దాని లోపలి నుంచి “అవా... అవా... జాగ్రత్త... కొంచెం నెమ్మదిగా పగలగొట్టు” అని 
వినబడింది. “ఇదేందిరా నాయనా... కోడిగుడ్డు మాట్లాడ్తా వుందని అవ్వ ఆశ్చర్యపోయి దాన్ని జాగ్రత్తగా పట్టుకోని 
నెమ్మదిగా పగలగొట్టింది. అంతే... లోపల్నుంచి మన బొటనవేలుంటాది గదా... అంత చిన్న పొట్టెగాడు 
కిలకిలకిల నవ్వుకుంటా బైటికొచ్చినాడు. అవ్వ వాన్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకోని, వేడినీళ్ళు కాచి తలస్నానం 
చేపిచ్చి... మెత్తని బట్టతో శుభ్రంగా తుడిచి... చక్కగా పాపిడి దీసి దువ్వి, ముద్దు పెట్టుకోనింది. 
పొట్టోడుండేది వేలెడంతనే గదా... మరి వానికి బట్టలెట్లా... అందుకని అవ్వ వాని కోసం రంగురంగుల 
బట్టముక్కలు తెచ్చి చిన్న అంగీ, చిన్న ప్యాంటు, చిన్న టోపీ కుట్టిచ్చింది. వాడు రంగురంగుల ప్యాంటూ అంగీ 
వేసుకోని, నెత్తిన టోపీ పెట్టుకోని “మా మంచి అవ్వ” అని సంబరంగా అవ్వను ముద్దు పెట్టుకున్నాడు. 
పొట్టోడు ఒకరోజు ఇంట్లో తిరుగుతా వుంటె ఒక 
మూలన కొన్ని చెక్కముక్కలు కనబన్నాయి. అవన్నీ ఒక 
చోటేసుకోని ఉలి, రంపం, సుత్తి తెచ్చి కష్టపడి ఒక చిన్నబండి 
తయారు చేసుకున్నాడు. బండికి మంచి రంగులేసి పూలు 
కట్టనాడు. రెండు ఎలుకల్ని పట్టుకోనొచ్చి బండికి కట్టినాడు. 
కట్టినాక ఇంగ బండిమీదెక్కి ఛల్‌ ఛల్‌ అనుకుంటా 
సంబరంగా వీధుల్లో అటూ యిటూ తిరుగుతా వుంటే దారిలో 
వానికి ఒకచోట ఒక రాగిబిళ్ళ దొరికింది. దాన్ని తెచ్చి > 
అవ్వకిచ్చినాడు. అది చూసి అవ్వ “ఒరేయ్‌... a 
దొరికినోనికి రాజు కూతురితో పెండ్లయితాదంట... పో... 
పోయి... చెస్మోని రాపో” అనింది. 





6 తెలుగురారి FLIA ShU 





పొట్టోడు సరేనని అవ్వ కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకోని బందెక్కి రాజు కూతురిని పెండ్లి చేసుకోడానికి 
బెలుదెరినాడు. అట్లా పోతావుంటె దారిలో ఒక నల్లపిల్లి ఎదురయి “పొట్టి బావా... పొట్టిబావా... యాడికెళుతున్నావ్‌” 
అనడిగింది. దానికి వాడు “రాజు బిడ్డను పెండ్లి చేసుకోడానికి” అని చెప్పినాడు. “ఐతే నేనూ వస్తా... నన్ను గూడా 
తీస్కోనిపో” అనిందా పిల్లి. 

వాడు సరేనని తలూపి “ఈ చెవిలోకెక్కూ అని దాన్ని ఎడమ చెవిలోకి ఎక్కించుకున్నాడు. 

మళ్ళా పోతావుంటే దారిలో ఒక చిరుతపులి ఎదురయి “పొట్టిబావా... పొట్టిబావా... ఎక్కడికెళుతున్నావ్‌” 
అనడిగింది. దానికి వాడు “రాజు బిడ్డను పెండ్లి చేసుకోడానికి” అని చెప్పినాడు. “ఐతే నేనూ వస్తా... నన్ను గూడా 
తీస్కోనిపో” అనిందా పులి. వాడు సరేనని తలూపి దాన్ని కుడిచెవిలోకి ఎక్కించుకున్నాడు. 

మళ్ళా నెమ్మదిగా ఛల్‌ఛల్‌మని ఎలుకల్ని అదిలిస్తూ పోతావుంటే దారిలో ఒక పెద్ద సముద్రమంత చెరువు 
అడ్డమొచ్చింది. 

పొట్టోడంటే మామూలు పొట్టోడు కాదు గదా... పెద్ద అసాధ్యుడు. వెంటనే నోరు తెరచి అంత పెద్ద 
చెరువులోని సీళ్ళన్నిటినీ ఒక్క చుక్కకూడా మిగలకుండా సయ్యని పొట్టలోకి పీల్చేసుకున్నాడు. మళ్ళా ఛల్‌ 
ఛల్‌మని ఎలుకల్ని అదిలిస్తా సాయంత్రానికల్లా రాజ్యానికి చేరుకున్నాడు. 

రాజు సభలో సింహాసనంపై కూచోనున్నాడు. పొట్టోడు చక్కగా లోపలికెళ్తా వుంటె భటులు అడ్డంపడి 
లోపలికి వెళ్ళనియ్యలేదు. వాడు సరేనని నెమ్మదిగా బండి వెనక్కి తిప్పి ఒకసారిగా ఛల్‌మని ఎలుకల్ని అదిలించి 
కండ్లు మూసి తెరిచేలోగా భటుల కాళ్ళసందుల్లోంచి రయ్యిన లోపలికి దూసుకోని పోయి సభ మధ్యలో బండి 
ఆపినాడు. రాజు వాన్ని చూసి కండ్లైర్ర జేస్తా “ఎవర్రా నువ్‌... నా అనుమతి లెకుండా సరాసరి నా ముందుకొచ్చినావ్‌” 
అన్నాడు కోపంగా. దానికి వాడు బండి మీద నుండి కిందికి దిగి ఏ మాత్రం భయం లేకుండా “రాజా... నేను 
a కూతుర్ని పెండ్లి బసుకోవడానికి వచ్చినా, నాకు 3 కూతురినిచ్చి మర్యాదగా పెండ్లి ఇయ” అన్నాడు. 

ఆ మాటలింటానే రాజుకి చిర్రెత్తుకొచ్చింది. వాన్ని కోపంగా ఎగాదిగా చూస్తా “వేలెడంత లేవు... నీకు నా 


డా॥ ౦౦. హౌరికి4న్‌ 7 


కూతురు గావాల్నా... రెయ్‌ ఎవరక్కడ” అన్నాడు. వెంటనే సైనికులు పరుగెత్తుకోనొచ్చినారు. “రేయ్‌... వీన్ని 
తీస్క్మోనిపోయి మన కోళ్ళ కొట్టంలో పాడెయ్యండ్రా... అవన్నీ విన్ని పొడిచి పొడిచి చంపేస్తాయి” అన్నాడు. 
సరేనని సైనికులు వాన్ని పట్టుకోని పోయి కోళ్ళ కొట్టంలో పడేసినారు. 

కోళ్ళన్నీ ఒక్కసారిగా పొట్టోనొంక చూసినాయ్‌. “కొక్కరోకో” అని అరుస్తా పాడవడానికి ముందుకు వురుక్కుంటా 
వచ్చినాయి. వెంటనే వాడు ఎడమ చెవిలోని పిల్లిని పిల్పినాడు. అంతే అది 'మ్యావ్‌ అని భయంకరంగా అరుస్తా 
ఎగిరి కోళ్ళ మీదకి దుంకింది. ఇంకేముంది... కోళ్ళన్నీ పరుగో పరుగు. పిల్లి దాన్ల వెంటపడి దొరికిందాన్ని 
దొరికినట్టు మట్టసంగా చంపి తినేసింది. పొద్దున్నే భటులొచ్చినారు. చూస్తె ఇంకేముంది. పొట్టోడు హాయిగా 
కిలకిల నవ్వుతా కులాసాగా కనబన్నాడు. భటులు వురుక్కుంటా... రాజు దగ్గరికి పోయి “రాజా... రాజా... ఆ 
పొట్టోడు మామూలోడు గాదు. మన కోళ్ళన్నిటినీ ఒక్కటిగూడా మిగలకుండా చంపి తినెసినాడు” అని చెప్పినారు. 

రాజుకి కోపం పెరిగిపోయింది. “అట్లాగా... ఐతే వాన్ని పట్టుకోని పోయి మన ఎద్దుల కొట్టంలో 
పడేయం[డ్రా” అన్నాడు. భటులు అలాగేనంటూ పొట్టోన్ని పట్టుకోని పోయి ఎద్దుల కొట్టంలో పడెసినారు: 
ఎద్దులంటే మామూలు ఎద్దులు కాదు. రాజుగారి ఎద్దులు. బాగా తినీ తినీ బలిసి కొవ్వెక్కి ఒక్కోటీ, ఒక్కో 
ఏనుగులాగున్నాయి. పొట్టోడు ఏ మాత్రం బెదరలేదు. వెంటనే కుడిచెవిలోని చిరుతపులిని పిల్చినాడు. 

అంతే... చిరుతపులి గాండ్రిస్తా ఎగిరి ఎద్దుల మీదికి దుంకింది. పులిని చూస్తానే ఎద్దులన్నీ వురుకో 
వురుకు. పులి దాన్లెంబడి పడి దొరికిందాన్ని దొరికినట్లు చంపి తినేసింది. తర్వాత రోజు పొద్దున్నే భటులొచ్చి 
చూసినారు. చూస్తే ఇంకేముంది పొట్టోడు హాయిగా కిలకిలకిల నవ్వుతా కనబన్నాడు. భటులు వురుక్కుంటా 
రాజు దగ్గరికి పోయి “రాజా... రాజా... ఆ పొట్టోడు మన ఎద్దుల్ని గూడా చంపి తినెసినాడు” అని చెప్పినారు. 
రాజు ఆశ్చర్యపోయి “ఇట్లా కాదు గానీ... వాన్ని తీసుకోని పోయి మంటల్లో యేసి కాల్చండ్రా” అన్నాడు. 

భటులు పొట్టోన్ని పట్టుకోని పోయి పెద్ద ఎండుగడ్డి నాము మిద పడెసి గద్దునూనె తెచ్చి వామంతా 
బాగా చల్లి నిప్పంటించినారు. అంతే... భగ్గున గడ్డంటుకోనింది. ఐనా పొట్టోడు ID భయపళ్ళిదు. ఒక్కసారిగా 
కడుపులో దాచి పెట్టుకున్న సీళ్ళన్నీ నెమ్మదిగా వదలనాగినాదు. మంటంతా ఆరిపోయింది. ఐనా సీళ్ళు వదలడం 
మాత్రం ఆపలేదు. వదుల్లూనే వున్నాడు. దెబ్బకి ఇండ్లు, చెట్లు, పశువులు అన్నీ కొట్టుకుపోనాగినాయి. జనాలంతా 
వురుక్కుంటా రాజు దగ్గరికి పోయి “రాజా... రాజా... కాసెపాగితే రాజ్యమంతా మునిగి అందరూ 
చచ్చిపోయెట్టున్నారు. నీవే ఎట్లాగయినా మమ్మల్ని కాపాడాల” అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. 

రాజుకి పొట్టోడు నామాన్యుడు కాదని అర్హమయిపోయింది. వురుక్కుంటా... పొట్టోని దగ్గరికి పోయి 
“తప్పయిపోయింది నన్ను క్షమించు. నా కూతురిని సీకిచ్చి పెండ్లి చేస్తా నా రాజ్యాన్ని నాశనం చేయొద్దు” అని 
బతిమలాడాదు. అప్పుడు పొట్టోడు సరెనని సీళ్ళన్నీ వెనక్కు పీల్చేసుకున్నాడు. రాజు ఇచ్చిన మాట ప్రకారం పల్లకీ 
మీద పొట్టోన్ని ఎక్కించి మేళతాళాలతో రాజభవనానికి తీసుకొచ్చినాడు. తరువాత రోజు జనాలందరినీ పిలిచి 
భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరీ వేసి ఏడేడు పధ్నాలుగు లోకాలు అదిరిపోయేటట్లు బ్రమ్మాండంగా 


పెండ్లి ఇపినాడుః 


LAN St ESD 


8 తెలుగురారి జానఫట్‌ కథలు 





కోటకొండ యొనగాయడు 





మన కర్నూలు జిల్లాలో కోటకొండ అని ఒకూరుంది. ఆ వూర్లో ఒక మొనగాడున్నాడు. వాడు ఆరడుగుల 
ఎత్తు, కండలుదిరిన ఒళ్ళు, మెలితిరిగిన మీసాలు, సింహంలాంటి గొంతుతో దేనికయినాసరే సయ్యంటే సయ్యంటూ 
అందరికన్నా ముందుండేటోడు. వానంత వీరుడు ఆ చుట్టుపక్కల వూర్లలో యాడాలేడని పెరు. అంతేగాదు 
వానికి చిన్నప్పటి నుండి అస్సలు భయమంటే ఏమిటో గూడా తెలీదు. అర్దరాత్రి శృశానంలో ఒంటరిగా 
పండుకోమన్నా పండుకునేటోడు. 

ఆ వూరికి పక్కనె మానపాడు అని మరొక వూరుంది. ఆ వూరిబైట మర్రిచెట్టు మీద ఒక దయ్యం వుంది. 
అది భలే అల్లరిది. రాత్రిపూట ఎవరయినా సరే ఆ దారెంబడి వచ్చినారంటే చాలు వాళ్ళ మీద బడి నానా అల్లరీ 
చేసేది. దాని దెబ్బకు బెదపడి జనాలు కిందా మీదా పడి వురుకులాడ్డా వుంటే పడీపడీ నవ్వుకునేది. 

దాంతో చీకటిపడ్తె చాలు ఎవరయినా సరే...ఎంత పనున్నా సరే... చస్తేగూడా అటువైపు పోయెటోళ్ళు 
కాదు. 

ఒకరోజు మన కోటకొండ మొనగాడు పనిబడి వాళ్ళతోళ్ళ వూరికి పోయినాడు. పనయిపోయేసరికి బాగా 
చీకటిపడింది. వాళ్ళత్తోళ్ళ వూరి నుండి తిరిగి కోటకొండకు రావాలంటే మధ్యలో మానపాడు దాటాల. వీనికి 
భయమంటే ఏమిటో తెలుస్తే గదా... బైలుదెరినాడు. అది చూసి వాళ్ళత్తామామా “అల్లుడూ... అల్లుడూ... 
మానపాడు దయ్యం మంచిదిగాదు. చూసిందంటే చాలు మీదపడి భయపడిస్తాది. రాత్రయిందంటే ఆ దారెంబడి 
ఎవరూ పోరు. నీవు గూడా ఈ రాత్రికి ఈన్నే పండుకోని రెప్పొద్దున్న పో” అన్నారు. కానీ అట్లాంటి దాండ్లకు 
మనోడు బెదపడేరకం కాదు గదా... ఉత్త చేతులో పులులను చంపేంత మొనగాడు వాడు. అందుకే 
వద్దు... వద్దంటున్నా వినకుండా కత్తి బొడ్డుకాడ దోపుకోని బైలు దేరినాడు. 

వాడట్లా...ఆ చీకటిలో... ఒక్కడే... నడుస్తా... నడుస్తా... నెమ్మదిగా మానపాడు చేరుకున్నాడు. దూరంగా 
మర్రిచెట్టు కనబడింది. వాళ్ళత్తామామ చెప్పినేది గుర్తుకొచ్చి జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటా...అటూయిటూ 
గమనిసా పోసాగినాడు. 

వాడు సరిగ్గా ఆ చెట్టు కిందకి వచ్చినాడో... లేదో... వీని సంగతి తెలీని ఆ దయ్యం పైనుండి “ఓ” అని 
అరుస్తా ఎగిరి వాని మీదకి దుంకింది. కానీ వాడు భయపడ్తేనా...ఉత్తచేతుల్లో పెద్దపులిని ఎదిరించినోడు... 
దయ్యమట్లా దుంకడం... దుంకడం... లటుక్కున దాని జుట్టు పట్టుకోని గిరగిరగిర తిప్పి నేలకేసి కొట్టీ... 
ఛటుక్కున బొడ్లో నుండి కత్తి తీసి పరపరపర దాని జుట్టు కోసేసినాడు. ఆ జుట్టంటే దానికి చానా చానా ఇష్టం. 


డా॥ లం. హాతికికన్‌ 9 


దాంతో అది లబోదిబోమని ఏడుస్తా వాని కాళ్ళు పట్టుకోని “పొరపాటయింది... ఇంగ జన్మలో మరలా ఎప్పుడూ 
మనుషుల జోలికి రాను... నా జుట్టు నాకియ్యి” అని వెంటపడింది. 

వాడు ఆ జుట్టును బొడ్లో దోపుకోని “నా ఎంబడే వచ్చి...నేను చెప్పిన పనులన్నీ చెయ్యి... అప్పుడిస్తా” 
అన్నాడు. సరే అని అది వానెంబడే ఎవరూ బెదపడకుండా ఆడమనిషి వేషం వేసుకోని మానపాడు నుండి 
కోటకొతడదకు వచ్చేసింది. 

ఆ కోటకొండ మొనగానికి వూరిబైట ఒక పెద్ద పొలముందిగానీ అది బీడుభూమి. చేనంతా రాళ్ళు, 
రప్పలు, పెద్ద పెద్ద గుండ్లు, తికృతిక్క చెట్లూ వున్నాయి. వాడు ఆ దయ్యాన్ని పిలిచి “ఏక పోయి... నా చేనంతా 
కన్నెగ శుభ్రం చేసిరాపో” అన్నాడు. 

వాడట్లా చెప్పడమాలస్యం ఆ దయ్యం వురుక్కుంటా... వురుక్కుంటా... చేనుకాడికి పోయి... రాళ్ళూరప్పలూ... 
చెట్లూగిట్లూ అన్నీ శుభ్రంగా తీసి పదెసి... వురుక్కుంటా వచ్చి న చెప్పినట్లె సీ చేనంతా బాగుచేసినా... నా 
వెంట్రుకలు నాకియ్యి” అనడిగింది. 

దానికి వాడు కాలు మీద కాలేసుకోని కూచోని చిరునవ్వు నవ్వుతా “చేను బాగు చెస్తే ఐపాయనా... సీళ్ళు 
కావద్దా... పో... పోయి... ఒక పెద్ద బావి తవ్విరాపో” అన్నాడు. వాడట్లా చెప్పడం ఆలస్యం ఆ దయ్యం 
వురుక్కుంటా చేనుకాడికి పోయి... ఏడు రాత్రులూ, ఏడు పగల్లూ కష్టపడి ఒక పెద్దబావి తవ్వి సీళ్ళు పడగానే 
వురుక్కుంటా వాని దగ్గరకొచ్చి అప్ప చెప్పినట్లే సీ చేనులో బావి తవ్వినా... ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకియ్యి” 
అనడిగింది. 

దానికి వాడు కాలు మీద కాలేసుకోని కూచోని చిరునవ్వు నవ్వుతా “చేనంతా బాగు చేసి, బావి తవ్వితే 
ఐవాయనా... పొలమెవడు దున్నుతాడు అన్నాడు. వాడట్లా అనడమాలస్యం ఆ దయ్యం వురుక్కుంటా చేనుకాడికి 





10 తెలుగురారి జానఫట్‌ కథలు 


పోయి...నాగలి ఎద్దులకు కట్టీ... చేనంతా దున్ని... 
వురుక్కుంటా... వాని దగ్గరకొచ్చి “ప్త చెప్పినట్లె 
నీ చేనంతా చక్కగా దున్నినా... ఇప్పుడన్నా నా 
వెంట్రుకలు నాకియ్యి” అనడిగింది. 

దానికి వాడు కాలు మీద కాలేసుకోని 
కూచోని చిరునవ్వు నవ్వుతా “చేను బాగు చెసి, 
బావి తవ్వి, దున్నితే ఐపాయనా... పొలంలో 
నాట్లావడు ఏస్తాడు” అన్నాడు. వాడట్లా 
అనడమాలస్యం ఆ దయ్యం విత్తనాల మూటలు 
భుజాన ఎత్తుకోని వురుక్కుంటా చెనుకాడికి పోయి 
చేనంతా బాగా సీళ్ళుగట్టి... భూమి బాగా తడి 
పీల్చినాక... విత్తనాలన్నీ నాటి వురుక్కుంటా మళ్ళా 
వాని దగ్గరకొచ్చి “నిక చెప్పినట్లే నీ చేనంతా 
విత్తనాలు నాటీనా... ఇప్పుదన్నా నా వెంట్రుకలు 

అ క నాకియ్యి” అనడిగింది. 

దానికి వాడు కాలు మీద కాలేసుకోని కూచోని చిరునవ్వు నవ్వుతా “చేను బాగు చేసి, బావి తవ్వి, దున్ని, 
నాట్లెస్తే ఐపాయనా...పంట ఎవడు పండిస్తాడు” అన్నాడు. వాడట్లా అనడమాలస్యం ఆ దయ్యం వురుక్కుంటా 
చేనుకాడికి పోయి... పంటకు అవసరమయినప్పుడల్లా ఎరువులేస్తా... నీరు పెడతా... పురుగుమందులు చల్లుతా... 
పశువులూ పక్షులూ వచ్చి తినిపోకుండా... రాత్రింబవళ్ళూ కాపలా కాసి ఆఖరికి బ్రమ్మాండంగా పంట పండినాక 
వురుక్కుంటా... వురుక్కుంటా... వాని దగ్గరకొచ్చి S చెప్పినట్లె ఎ సులి బ్రమ్మాందంగా పంట పండించినా... 
ఇప్పుడన్నా నా వెంట్రుకలు నాకియ్యి” అనడిగింది. 

దానికి వాడు కాలు మీద కాలేసుకోని చిరునవ్వు నవ్వుతా “చేను బాగు చేసి, బావి తవ్వి, దున్ని, నాట్లెసి, 
పంట పండిస్తే ఐపాయనా...కోసి కుప్ప చేసి ఇంటికెవడు తెచ్చిస్తాడు” అన్నాడు. వాడట్లా అనడమాలస్యం ఆ 
దయ్యం వురుక్కుంటా చేనుకాడికి పోయి... పంటనంతా కోసి, కుప్ప చేసి, బస్తాలకెత్తి ఇంటికి తెచ్చి “నీవు 
చెప్పినట్లె పంటంతా నీ ఇంటికి చేర్చినా... ఇప్పటికన్నా నా వెంట్రుకలు నాకియ్యి” అనడిగింది. 

అప్పుడు వాడు దాని జుట్టు తీసుకోనొచ్చి “ఇంగోసారి గనుక... నీవు ఎక్కడయినా... ఎవరినయినా... 
ఏడిపించినట్లు తెలిసిందనుకో... జాగ్రత్త... ఈసారి నీ జుట్టు కత్తిరించడంగాదు. ఏకంగా నీ మెడనే కత్తిరిస్తా 
ఎమనుకుంటా వున్నావో” అని బెదపడిచ్చి దాని జుట్టు దాని చేతిలో పెట్టెసినాడు. అంతే... ఆ దయ్యం ఆ 
జుట్టును తీసుకోవడమాలస్యం మరలా ఆ చుట్టుపక్కల కనబడకుండా కిందామీదా పడతా పారిపోయింది. 





డా॥ ౦౦. హౌరికి4న్‌ 11 






తెలుగువారి జాసనుదు SWEN 























121 జానపద కథలున్న ఈ పుస్తకం 
We 300 రూబాయులు 
పేజీలు : 320 
కావలసినవారు సంప్రదించండి 


డా॥ ఎం. హరికిషన్‌ 





మ్యూజియం రోడ్డు, విజయవాడ - 620 ౦౦2 


Phone: 0866 2576864 
Cell: 98490 65280 





డా॥ ఎం. హరికిషన్‌ 
94410 32212 





హరికిషన్‌ రచించిన 6౦వ పుస్తకం 





Teluguvari Janapada Kathalu 
Dr. M. Harikishan 





జొనపద కథలు మన వారసత్వ సంపద. తరతరాలుగా ఇవి 
మౌఖికంగా ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తూ పిల్లలను, పెద్దలను 
ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం 
అయ్యాక, టీవీలు నట్టింట్లో కొలువు తీరాక, ప్రపంచీకరణ వల్లెల్ని 
కబలించడం మొదలు పెట్టాక, అమ్మమ్మలు తాతయ్యలు చిన్నారులకు 
దూరం అయ్యాక, పెద్దలు పిల్లలు మార్కుల మాయాజాలంలో ఇరుక్కుని 
పోయాక, సంపాదించడమే ఏకైక విలువగా అవతరించాక ఈ కమ్మని 
కథల ఖజానా నెమ్మదిగా తరగి పోసాగింది. వీటిని వెంటనే సేకరించి 
పుస్తకాలుగా భద్రపరచకపోతే మన సంస్కృతిని మనమే నాశనం చేసుకున్న 
వాళ్ళం అవుతాం. అందుక పదహైదు సంవత్సరాలుగా పల్లెల్లో పెద్దల ద్వారా, 
పిల్లల ద్వారా కథలు తెలుసుకుంటూ ముందు తరాల కోసం చిన్న చిన్న 
పుస్తకాలుగా హరికిషన్‌ ప్రచురిస్తూ వచ్చారు. ప్రస్తుతం అందులోని 
అమూల్యమైన 121 కథలను కర్నూలు జిల్లా జానపద కథలుగా మన 
ముందుకు తీసుకొని వస్తున్నారు. 

పూరికిషన్‌ది పసందైన శైలి. ఆకట్టుకొనే కథనం. కర్నూలు 

నగర సరళ మాండలికం అద్భుత వాక్య నిర్మాణం. ఈ కథలు చదువుతుంటే 
మన అమ్మమ్మనో, తాతయ్యనో పక్కన కూర్చుని కథ చెబుతున్నంత మధురంగా 
వుంటాయి. పిల్లలు మాట్లాడుకునే భాషలో కథలన్నీ ప్రవాహంలా పరుగులు 
పెడుతుంటాయి. హరికిషన్‌ కథను విన్నది విన్నట్లుగా మనకందించడు. 
కేవలం మూలాంశాన్ని మాత్రమే తీసుకొని దానికి అనేక మార్పులు చేర్పులు 
చేస్తూ ఇప్పటి తరానికి అనుకూలంగా అందిస్తాడు. ఈ పునఃసృష్టి వల్లనే 
కథలన్నీ మరింత అద్భుతంగా, సజీవంగా తయారయి అందరినీ 
ఆకట్టుకొంటాయి. అదె హరికిషన్‌ రచనా విలక్షణత. 


' మ్యూజియంరోడ్‌, విజయవాడ-520 002 
: 9849065280 





